ప్రజా వినియోగ సేవల కోసం శాశ్వత లోక్‌ అదాలత్‌ 


“ఫ్‌ విభాగము 22(4) న్యాయ సేవ సంస్థల చట్టం ల 
(శ్రి 1987లో పేర్కొనబడిన ప్రజా ప్రయోజనాలు సహో 
1. వాయు మార్గం, జల మార్గం మరియు రహదారుల ద్వారా ప్రయాణికులను 
సరుకులను రవాణా చేసే సేవలు సౌకర్యాలు. 
తంతి, తపాలా, టెలిఫోన్‌ సేవలు 
విద్యుచ్చక్తి, కాంతి మరియు నీరు ప్రజలకు సరఫరా చేసే సంస్థలు. 
. పర్యావరణ పరిరక్షణ మరియు పారిశుధ్యం. 

. వైద్య శాలలు, చికిత్సలయాలలో అందించే ఆరోగ్య సేవలు. 
బీమా సేవలు = 
. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల. 
. జాతీయ (గ్రామీణ ఉపాధి పథకం 
. విద్య మరియు విద్యా సంస్థల సేవలు 
10. గృహములు మరియు రియల్‌ ఎస్టేట్‌ సేవలు 

పై తెలిపిన (10) పది సేవలకు సంబందించి, వినియోగా 
దారులకు మరియు ఆయా సంస్థలకు గల వివాదములను కోటి రూపాయలు 
పరిధి వరకు ఎటువంటి కోర్టు ఫీజు ఖర్చు లేకుండా సత్వరంగా పరిష్కరించు 
టకు గాను ప్రజా ప్రయోజనాల నక పీఠమును కర్నూలు, జిల్లా కోర్టు |. 


ప్రాంగణమున, న్యాయ సేవాసదన్‌ భవనము మొదటి అంతస్తు నందు ఫా 
చేయడమైనది. 


sn 


Rr Ge 


| 


| 


పైన పేర్కొనబడిన. సేవలకు సంబంధించిన వివాదాః 
కోర్టులో వ్యాజ్యము దాఖలు చే య 
వివాదాల పరిష్కారానికి శా 


aes — 
గ్‌ ఇందులో జకోరెటెర్ట్‌ స జిల్లా న్యాయమూర్తి అధ్యక్షులుగా మరియు 
|పై పేర్మొనబడిన (ప్రజా పయో ౪ జం స్థలలో అనుభవమున్న ఇద్దరు వ్యక్తులు 
| సభ్యులుగా ఉంటారు. 

సాధ్యమైనంతవరకు (ప్రజా ప్రయోజనాల శాశ్వత ప్రజా 
న్యాయపీఠం ఈ వివాదాలను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుటకు 
| ప్రయత్నించి, రాజ్‌ మార్గం ద్వారా పరిష్కారం కాని పక్షంలో ప్రవేశపెట్టిన 
| | సాక్షాదారాలను అనుసరించి వివాదాలను పరిష్కరించి తీర్చు వెలువరిస్తుంది. 
| ఈ సంస్థల తీర్పులను (అవార్డు) అవసరమైతే స్థానిక సివిల్‌ 


| న్యాయ స్థానాలలో ఆయా న్యాయ స్థానాల డిక్రీవలే అమలు పరచుకొనవచ్చును. 
| ప్రజాప్రయోజనాల శాశ్వత న్యాయపీఠము సామరస్య పూర్వక 
| పరిష్మారాన్ని సూచించే సంస్థ అయితే ఉభయ పార్టీలు ఏకాభిప్రాయానికి 
' రాకపోతే శాశ్వత లోక్‌ అత. కేసులోని పూర్వాపరాలను సమీక్షంచి పే 

చేసి తీర్పు చెప్పంది. ఈ తీర్చు పై అప్పీలు ఉండదు. తీర్పుకు ఉ 
పార్టీలు బద్దులై ఉండాలి. వ స 
ఫిర్యాదు దాఖలు చేసుకొనువారు నేరుగా శాశ్వత ప్రజా | 
| న్యాయపీఠము, పర్మినెంట్‌ లోక్‌ అదాలత్‌ ఆఫీసు పనివేళలలో మాత్రమే | 


| దాఖలు చేసుకోవాలి. 


ఛైర్మన్‌ 
ప్రజా ప్రయోజన సేవల శాశ్వత ప్రజా పీఠము కర్నూలు, 
వివరాలకు : 
సూపరింటెండెంట్‌ను సెల్‌ నెం. 9000372377 ద్వార కాని, 
పర్సనల్‌గా కాని సంప్రదించగలరు : 
* 1 ఫ్లోర్‌ న్యాయ సేవ సదన్‌, డిస్రీక్స్‌ కోర్ట్‌, కర్నూలు. 


